వికసిత్‌ భారత్‌కు బలమైన పునాది వేసేలా 
మధ్యంతర బడ్జెట్‌కు రూపకల్పన 
జరిగింది. యువత, పేదలు, మహిళలు, 
రైతుల సాధికారతకు ఈ బడ్జెట్‌ దోహదం 
చేస్తుంది. యువత ఆకాంక్షలను 
ప్రతిబింబించేలా కేటాయింపులు 
జరిగాయి. ద్రవ్యలోటును కంట్రోల్‌ చేస్తూనే 
క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ ను రూ. 11 లక్షల 
కోట్లకు పెంచడం చరిత్రాత్మక నిర్ణయం. 
- ప్రధాని నరేంద్ర మోదీ 


రెవెన్యూ వసూళ్లు 
30 లక్షల కోట్లు 


మూలధన వసూళ్లు 


17.6 లక్షల కోట్లు 


ఆర్థిక లోటు 
3.9 లక్షల కోట్లు 


మొత్తం బడ్జట్‌ 47,65,768 


మొత్తం వ యం 


51.5 లక్షల కోట్లు 


సాధారణ ఖర్చులు 


36.5 లక్షల కోట్లు 


క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ 


15.0 లక్షల కోట్లు 


ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మల 


రక్షణ రంగానికి దండిగా నిధులు.. సాగుకు అంతంతే.. హెల్త్‌, ఇతర సెక్టార్లకు ఫర్వాలేదు 
ఐదేండ్లలో మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం.. కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఆ కరెంట్‌ 
ట్యాక్స్‌ స్లాబ్స్‌లో ఎలాంటి మార్చుల్లేవ్‌.. ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకానికి ప్రోత్సాహం 

అంగన్‌వాడి సిబ్బందికి ఆయుష్మాన్‌ భారత్‌.. ప్రజల ఆదాయం 50% పెరిగిందన్న నిర్మల 
లోక్‌సభ ఎన్నికలకు రెండు నెలల టైమే ఉండటంతో నొప్పించక.. ఒప్పించక సాదాసీదాగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ 

ను తీసుకువచ్చింది. ఎలాంటి వరాలు లేవు.. వాతలూ లేవు. కొత్త పథకాలు లేవు.. సామాన్యులపై పెద్దగా భారమూ 

లేదు. 2024 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను గురువారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

ప్రవేశపెట్టారు. దేశంలో పేదరికాన్ని నిర్మూ లించడమే తమ లక్ష్యమని, 2047 నాటికి 'అభివృద్ధి చెందిన దేశం'గా 

భారత్‌ ఎదుగుతుందని అన్నారు. పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ప్రజల ఆదాయం 

50 శాతం పెరిగిందని పేర్కొన్నారు. బడ్జెట్‌లో అత్యధికంగా రక్షణ రంగానికి రూ. 6 లక్షల కోట్లకుపైగా 


కేటాయించారు. మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి అంతంత మాత్రంగానే కేటాయింపులు 
జరిపారు. కొత్తగా 2 కోట్ల మందికి పీఎం ఆవాస్‌ యోజన కింద ఇండ్లు కట్టిస్తామని, రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌ 


౧M టె 


కింద కోటి కుటుంబాలకు ౩00 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ అందజేస్తామని ప్రకటించారు. ట్యాక్స్‌ పేయర్స్‌కు | 


గత బడ్జెట్‌లోని పద్ధతినే రిపీట్‌ చేశారు. రూ. 7 లక్షల వరకు (కొత్త సిస్టమ్‌ ప్రకారం) పన్ను చెల్లించాల్సిన 
అవసరం లేదు. ట్యాక్స్‌ చెల్లింపుల్లో కొంత ఊరట లభిస్తుందని వేతన జీవులు భావించినా... నిరాశే ఎదురైంది. 


రాష్టంలో రెలే కు 


రూ.5 వేల కోట్లు 


౦ పెట్టుబడుల కింద మరో 


రూ.31,221 కోట్ల ఖర్చు: అశ్వినీ వైష్టవ్‌ 
౦ రైల్వేల అభివృద్దికి మూడు ఎకనామిక్‌ 
కారిడార్లు : నిర్మలా సీతారామన్‌ 06 


త 


మర్‌ రెండు గ్యారంటీలు 


అమలు చేదాం 


ల 


రూ.500కు సిలిండర్‌, 200 యూనిట్ల ఫ్ర కరెంట్‌, 
ఇందిరమ్మ ఇండ్తు.. వీటిలో రెండింటి అమలుకు రెడీగా ఉండండి 


అధికారులకు సీఎం రేవంత్‌ండ్డి ఆదేశం 


= Tr 
స్‌ 


న్నే! 


శ] ్ల [న్న 


'జెంట్స్‌ స్పెషల్‌' పేరుతో ఆర్టీసి బ 


ఈ బడ్జెట్‌లోనె నిధుల 
కేటాయింపు 

అర్హులెవరికి నష్టం జరగొద్దు 
క్‌ పెట్ట CD 
జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు 
గ్యారంటీలకు దరఖాస్తులు 
నిరంతర ప్రక్రియ 

తప్పుగా వచ్చిన అప్లికేషన్లను 
ఫల్డ్‌ లెవెల్‌లో రీవెరిఫికేషన్‌ 


ఖీ నను 


పర్మిషన్‌ లేకుండా నడపడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం 


హైదరాబాద్‌, వెలుగు: 

ఆర్టీసీలో ‘జెంట్స్‌ స్పెషల్‌” పేరుతో బస్‌ నడపడం 
వివాదాస్పదమైంది. ఉన్నతాధికారుల అనుమతి 
తీసుకోకుండానే ఇబ్రహీంపట్నం డిపో అధికారు 
లు గురువారం “పురుషులకు మాత్రమే” పేరుతో 
బస్సు నడిపారు. కాలేజీ స్టూడెంట్స్‌ రద్దీ అధికంగా 
ఉందని ఎల్‌ బీ నగర్‌ నుంచి ఇబ్రహీంపట్నం 
వరకు ఒక ట్రిప్‌ నడిపారు. ఈ బస్సు ఫొటో సోషల్‌ 
మీడియాలో వైరల్‌ అయింది. ఈ రూట్‌ లో ఎక్కువ 
సంఖ్యలో ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండడంతో 
బస్సుల్లో నిత్యం రద్దీ ఉంటున్నది. ఫుట్‌ బోర్డుపై 
వేలాడుతూ స్టూడెంట్స్‌ జర్నీ చేస్తున్నారు. 

మిగతా 


epaper.vévelugu. com 


స్‌ 


హైదరాబాద్‌, వెలుగు: 


మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహా 
లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి 
ఆదేశించారు. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, 
200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ 
ఇండ్లలో రెండింటిని తక్షణమే అమలుచేసేలా 
ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాపాలన దరఖా 
స్తులు, ఆరు గ్యారంటీలపై గురువారం సెక్రటే 
రియెట్‌లో కేబినెట్‌ సబ్‌ కమిటీ మంత్రులు, 
ఉన్నతాధికారులతో పత సమీక్షించారు. 
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారం 
టీల్లో మరో రెండు గ్యారంటీలను వెంటనే 
అమలు చేద్దామని ఆయన అన్నారు. వీటికి 
అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో రెడీగా 
ఉండాలని అధికారులకు సూచించారు. ఒక్కో 
స్కీమ్‌ అమలుకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత 
మందికి లబ్టీ కలుగుతుందనే వివరాలను 
అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్‌లోనే వాటికి 
అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక 
శాఖకు సీఎం సూచించారు. 

మిగతా 4లో 


మళ్లా మంత్రినైతనేమో! 


డ ° 
ఐదేండ్లలో అర జరగొచ్చు: మల్లారెడ్డి సరైన సాక్ష్యాధారాలు 
త్వరలోనే సీఎం రేవంత్‌ను కలుస్త 
కాంగ్రెస్‌ గెలుస్తదని కలలో కూడా అనుకోలేదు అందించని ఎక్సైట్‌ 
ఆ షాక్‌ నుంచి మేమింకా తేరుకోలేదు అధికారులు 
మీడియాతో మాజీ మంత్రి చిట్‌ చాట్‌ 
హైదరాబాద్‌, వెలుగు: మళ్లా మంత్రిని అయితానేమోనని ఫోరెన్సిక్‌ రిపోర్టిల 
మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అదృష్ట ఆదారంగా తీర్పులు 
ముంటే, రాసి పెట్టి ఉంటే ఐదేండ్లలో ఏదైనా జరగొచ్చు జ 
నని ఆయన అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో పూరీ జగనాద్‌. రవితేజ. ' 
మీడియాతో మల్లారెడ్డి చిట్‌ చాట్‌చేశారు. బీఆర్‌ఎస్‌ లో ఎ | 
ఓడిపోయి కాంగ్రెస్‌ గెలుస్తుందని కలలో కూడా సగ, తరుణ్‌ సహో ఎతు 
ఊహించలేదని ఆయన అన్నారు. మిగతా ర్‌లో ( లా 

కేసులు కొట్టివేత 


న్‌ మ 
uf క కా 
yr mm 


శుక్రవారం | హైదరాబాద్‌ 
సంపుటి: 9 సంచిక: 349 పేజీలు: 12 | 5 
SIMULTANEOUSLY PUBLISHED FROM HYDERABAD, WARANGAL, JAGTIAL 


హోంశాఖ రూరల్‌ డెవలప్‌మెంట్‌ 


2.03 1.77 


డిఫెన్స్‌ రల్వే 


6.21 2.55 


ట్రాన్స్‌ పోర్ట్‌ ' _కన్ల్యూమర్‌ ' కెమికల్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ 
అండ్‌ హైవేస్‌ అఫైర్స్‌ ఫర్టిలైజర్స్‌ ! 


శే ' 278 2.13 1.68 1.37 
Pr 


80,671 @ మో 
8,500 SESE 
7,500 ఆ [హో 
6,903 అ hE” 
6,200 @ హస్‌! 

600 ఇ పల 


క 0) 
all nN నాజీ 
ళీ 


| 
స కనీ * = 
PTT 


| 


Www.v6velugu.com of J 
Follow: HH xX vevelugu fi 


02.02.2024 


ప్రతి సెగ్మెంట్‌కు 10 కోట్టు 
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ 
సెగ్మెంట్‌కు రూ.10 కోట్ల చొప్పన 
119 నియోజకవర్గాలకు మొత్తం 
రూ. 1,190 కోట్ల స్పెషల్‌ 
డెవలప్‌మెంట్‌ ఫంద్స్‌కు రాష్ట 
ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 
బడ్జెట్‌ కేటాయింపుల నుంచి ఆ 
నిధులను విడుదల చేయనుంది. 


క 


జ్ఞానవాపిలో పూజలు షురూ 
యూపీలోని జ్ఞానవాపి 
మసీదులోని బేస్‌మెంట్‌లో 
ఉన్నహిందూ దేవుళ్లకు భక్తులు 
పూజలు నిర్వహించారు. 
వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన 
తీర్పుతో భక్తులు బుధవారం 
అర్ధరాత్రి 12.00 గంటలు దాటాక 
ఆలయాన్ని తెరిచారు. 


త్‌ ననన వనన క న న 


ఇయ్యాల ఇంద్రవెలిలో 


రేవంత్‌ స 


ఇక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావం 


నాగోబా ఆలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపం సందర్శన 


అనా ము. 


"శీ 


సం సభను 


ఆదిలాబాద్‌ నుంచే 
ల్‌ 
వ. అభివృద్ధి అడుగు 
౧ ఇంద్రవెల్లి వోరాట 
చెన్నూరు ఎమ్మెల్యే స్ఫూర్తితోనే అధికారంలోకి 


వివేక్‌ వెంకటస్వామి 05 కాంగ్రెస్‌: మంత్రి సేతక్కర్థా 


కృష్ణాబోర్డు 
పరిధిలోకి! 


కేఆర్‌ఎంబీ సమావేశంలో నిర్ణయం 
ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పకోబోమని 
జనవరి 27న జలశక్తి శాఖ సెక్రటరీకి 
తెలంగాణ ఇరిగేషన్‌ సెక్రటరీ లేఖ 
కేఆర్‌ఎంబీ మీటింగ్‌ తర్వాత 
మీడియాకు లేఖ రిలీజ్‌ 


టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులు కొట్టివేత 


12 కేసుల్లో 6 కేసులను కొట్టేసిన కోర్టులు 


హైదరాబాద్‌, వెలుగు: 


రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులు కోర్టు 
ల్లో వీగిపోతున్నాయి. మొత్తం 12 కేసుల్లో ఎక్సైజ్‌ అధికారులు 
సరైన సాక్ష్యాధారాలు అందించకపోడంతో 6 కేసులను కొట్టివే 
శాయి. మరో 6 కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. 
ఎన్‌డీపీఎస్‌ ప్రొసీజర్‌ను ఎక్సైజ్‌ అధికారులు పాటించకపోవ 
డం, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) రిపోర్టుల్లో సెల 
బ్రిటీలు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేకపోవడంతో కేసులను 
కొట్టివేసినట్లు తెలిసింది. గత 4 నెలల్లో నాంపల్లి, రంగారెడ్డి, 
సికింద్రాబాద్‌ కోర్టులు ఆరు కేసుల్లో తీర్పులు వెలువరించిన 
విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, డ్రగ్స్‌ 
సప్లయర్‌ కెల్విన్‌, పాతబస్తీకి చెందిన అబ్దుల్‌ వాహిద్‌, అబ్దుల్‌ 
ఖుద్దూస్‌ను 2017 జూన్‌లో ఎక్సైజ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. 

మిగతా 6లో 


